నవశిక్షిత సాహిత్యమాల 


గొర౮6ల పెంపకం 


వి, వెంకటప్పయ్య 


చిత్రాలు 


నౌషాద్‌ ఆలమ్‌ 





నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా 


ఈ పుస్తకం రాష్ట్రవయోజన విద్యావనరుల కేంద్రం, హైదరాబాదు, ఆంధ 
ప్రదేశ్‌ మరియు నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా సంయుక్తంగా నిర్వహిం 
చిన వర్క్‌షాపులో తయారుచేయబడినది. 


ISBN 81-237-2564-7 
కన ప త తనక 
పథమ ముద్రణ 1999 (శక 1920) 


అవ. వెంకటప్పయ్య, 1999 

GORRELA PEMPAKAM (Telugu Original) 

రూ. 7.00 
డైరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (టస్ట్‌ ఇండియా, ఎ-5, (గీన్‌పార్క్‌, 


న్యూఢిల్లీ - 110016 ద్వారా ప్రచురింపబడినది. 
CED 


విజయగాథ - కన్నప్పకథ 


మనందరకూ తెలుసు. చితూరు జిల్లా రాయలసీమలో 
ఉంది. చిట్ట గల్లు ఆ జిల్లాలో ఒక ఊరు. చాలా చిన్న 
(గామం. ఆ ఊరిలో ఐదు వందల గడప ఉంది. కన్నప్ప 
ఆ ఊరిలో ఒక రైతు. అతనికి ఇద్దరు పిల్లలు. అతనికి 
ఐదు ఎకరాల మెట్ట ఉంది. వర్షం బద పరు ఆధారం. 
ఎనాడూ సరిగా పండదు. పంట తిండిగింజలకు కూడ 
చాలదు. చాలీ చాలని బతుకు. కన్నప్ప ఇంటి (ప్రక్కనే 
వి.డి.వో ఉంటారు. వారిద్దరికి పరిచయం ఉంది. వి.డి.వో 
కన్నపను చూచి జాలి పడ్డాడు. గొరలను పంచమ 
న్నాడు. ఈ సలహా బాగుంది. తక్కువ పెట్టుబడి. బ్యాంకు 
రుణం ఇప్పించాడు. కన్నప్ప గొ(౮లను పెంచాడు. లాభం 
ఎడాదిలో కనిపించింది. మిగతా పేదలూ గొ(రెలను 
పెంచారు. ఆ ఊరిలో పదింట తొమ్మిది మందికి ఇదే 
పని. అందరిలో మార్పు వచ్చింది. అంతా హాయిగా 
వున్నారు. కనుక గొ(రెలను పెంచితే లాభం. దీని వివ' 
రాలు కొన్ని తెలుసుకుందాం. 

3 


గొర్రెల పెంపకంలో లాభాలు 


పేదవాని నేస్తం గొ(రె. ఏటి పెంపకం పేదవారికి ఆనం 
దం. పేదవానికి తోడుగా ఇవి ఉంటాయి. అవి పాలను 





ఇనాయి. మంచి ఉన్ని అందిసాయి, ఉన్ని కంబళ్ళు 
చాలా కాలం ఉంటాయి. ఈ కంబళ్ళును చలికి కప్పు 
4 


కోవచ్చు. (క్రింద పడకగా వేసుకోవచ్చు. పైన వేసుకోన 
చ్చు. గొ(ర మాంసానికి గిరాకి ఎక్కువ. చాలా మంది 
దీన్ని తింటారు. పలావు తయారీకి మంచిది. బాగా రుచిగా 
ఉంటుంది. చర్మానికి రేటు ఉంది. ఎరువు సంగతి సరే 
సరి. దీనికి చాలా గిరాకి ఉంది. దిన్ని మాగేయాలి. కాస్త. 
నీరు చల్లాలి. మంచి ఎరువు తయారు అవుతుంది. దీని 
వాడుక రైతులకు ఇష్టం. ఇది చాలా బలమైన ఎరువు. 
మంచి పంటను ఇస్తుంది. రైతుకు లాభం కలిగిస్తుంది. 


ఎవరైనా పెంచవచ్చు 


గొ(రెలు పెంపుడు జంతువులు. ఏటిని ఎవరైనా పెంచ 
వచ్చు. పెగా ఏటిని పెచడం తేలిక. చిన్నకారు రైతులు, 
సన్నకారు రైతులు భూమిలేని పేదలు, రైతుకూలీలు, 
కార్మికులు ఎవరైనా పెంచవచ్చు. అంతేకాదు, వ్యాపార 
రీత్యా పెంచవచ్చు. పెద్దమొత్తం పెట్టుబడిగా ఉంచవ 
చ్చు. ఇబ్బడి ముబ్బడి లాభం. చిన్నకారు రైతులకు 
ఇరవె గొ(రెలు, ఒక పొటేలు ఉంటే చాలు. ఇరవై ఒక 
టిని కలిపి యూనిట్‌ అంటారు. యూనిట్‌ ఖర్చు ఎడా 
దికి పదివేలు. ఓపికను బట్టి ఎన్ని యూనిట్లయినా పెట్ట 
వచ్చు. పిండికొద్దీ రొట్టె. పెట్టుబడి కొద్ది లాభం. 


గొ(రల వాకలు 
మన (పకృతి అతి పవఐ(తమెనది. వాతావరణం (వాంతాన్ని 
9 


బట్టి మారుతుంది. కొన్న ప్రాంతాలలో ఎక్కువ ఎండ, 
కొన్ని చోట్ల ఎముకలు కొరికే చలీ. ఎక్కువ కాలం వానా, 
ఈదురుగాలులూ - ఇలా ఒకే ప్రాంతం ఒకేరకంగా 
ఉంటుంది. ఎది ఎక్కువున్నా గొ(రైెలు తట్టుకో లేవు. బటి 
నుంచి గొర్రెలను కాపాడాలి. గో[రైెలకు రోగాలు తేలి 
కగా రావచ్చు. అందుకోసం పాకలు వేయాలి. గొ(రె 





లను. ఇంటిలో పెంచరాదు. దోమలు చేరతాయి. ఇల్లు 
రోగాల నిలయం అవుతుంది. అందుచేత పాకలలొ వాటిని 
ఉంచాలి. పాకలకు దడులు కట్టాలి. మాలి ఎక్కువ చలీ, 
వానజల్లు తగలకుండా ఉండాలి. పాక ఎత్తు కనీసం పది 
అడుగులు ఉండాలి. అవి మెదలడానికి తగినంత ఎడంఉండాలి. 
నిరుడు బయటికి పోయే వీలు ఉండాలి. తాగేందుకు 
మంచి నీరు ఉండాలి. అచటికి దోమలు రాకుండా చూడాలి. 
[క్రిమి కీటకాలు చేరకుండా కాపాడాలి. అందుకోసం నెల 
కోసారి [కిము సంహారక మందులు వాడాలి. తప్పుదు. 


గొ(రలను దాటించడం 


గొ(రెల పెంపకంలో మెలకువ పాటించాలి. అవి ఎప్పుడూ 
ఆరోగ్యంగా ఉండేలా చూడాలి. ఎదకు రాగానే దాటిం 
చాలి. ఆలస్యం చేయకూడదు. ఇందుకు మూడు కాలాలు 
అనుకూలం. ఎ(పిల్‌-మె మాసాలు మొదటి కాలం. ఈ 
మాసంలో తుమ్మకాయలు బాగా వనాయి. గొ(రెలు ఏటిని 
బాగా తింటాయి. అప్పుడు కొన్ని గొ రెలు ఎదకు వసాయి. 
ఎదకు వచ్చేవి ఐదోవంతు ఉండవచ్చు. జూన్‌-జులె 
మాసాలు రెండవ కాలం. ఆ కాలంలో వానలు పడ 
తాయి. తొలకరి మొదలవుతుంది. పచ్చిక పెరుగుతుంది. 
లెత పచ్చికను గొ(రెలు బాగా తింటాయి. వాతావరణం 
మారుతుంది. చల్లబడుతుంది. అప్పుడు సగానికి పెగా 
7 


ఎదకు వసాయి. నవంబరు, డిశంబరు మూడవ కాలం. 
ఈ కాలంలో రుతువు మారుతుంది. చలి [ప్రారంభం 
అవుతుంది. పచ్చిమత బాగా లభిస్తుంది.. ఇవి బాగా 
తింటాయి. అప్పుడు మిగతా గొ(రెలు ఎదకు వస్తాయి. 
మూడు కాలాలలో అన్ని ఎదకు వస్తాయి. అలా వచ్చి 
నప్పుడు వాటిని దాటించాలి. అందుకు మంచి పొట్టేలు 
కావాలి. దీనిని ప్రత్యేకంగా పెంచాలి. బలంగా ఉంచాలి. 
ఎలాంటి రోగాలూ దరి చేరనీయరాదు. తరచు పరీక్షలు 
చేయిసూ ఉండాలి. పొబెళ్ళను మందలలో తిరగనీయ 
వచ్చు. కాని గొర్రెలను ఎక్కకుండా చూడాలి. 
మిగతావాటిని పాడవకుండా చూడాలి. ఒక కంట కని 
పెట్టి ఉండాలి. ఎదకు వచ్చిన గ్యొరెలో మార్పు ఉంటుంది. 
అటూ యిటూ తిరుగుతుంది. బిత్తరచూపుల చూస్తుంది. 
అరుస్తుంది. ఆ గొ(రెలను వేరు చేయాలి. పొటీలు చెంతకు 
తీసుకెళ్ళాలి, దాటించాలి. తదుపరి మందలో కలపాలి. 
దాటించిన తేదీ రాసుకోవాలి. నెలలోపు మరల ఎదకు రాదు. 
రాకపోతే చూడి నిలచినట్లే. ఎదకు వస్తే మరల దాటించాలి. 
తగిన జాగ్రత్త తీసుకోవాలి. చూడి గొ(రెలను పరీక్ష చేయిం 
చాలి. డాక్టర్‌ సలహా తీసుకోవాలి. 


ఉన్ని కత్తిరింపు 


గొరెలు వరల ఉన్ని ఇనాయి. ఈ ఉన్నితో కంబళ్ళు 
8 


నేస్తారు. బట్టలు తయారు చేస్తారు. రైతుకు మంచి 
ఆదాయం తెస్తుంది. కనుక ఉన్ని విషయంలో జా[గత్త 
పడాలి. గొ(రెపె ఉన్ని కొరికే జీవులు చేరనీయరాదు. 
చేరితే వెంటనే మందులు వాడాలి. వెంటుకలు మెత్తగా 
ఉండేట్లు చూడాలి. మురికి పట్టకుండా చూడాలి. వెంట్రు 
కలు పెరిగాక కత్తిరించాలి. చలి కాలంలో వెంటుకలు 
కత్తిరించరాదు. ఆ కాలంలో వెంట్రుకలు చలిని ఆపు 
తాయి. శరీరానికి కవచంగా ఉంటాయి. కాబట్టి పిటి కత్తి 
రింపుకు జులై నెల మంచిది. కత్తిరింపు ముందు గొ(రె 
ఆను బాగా కడగాలి. మురికి అంత్రా పోగొట్టాలి. నిదా 
నంగా కత్తిరించాలి. ఇవి ఎంత పొడవుంటే అంత ధర 
పలుకుతుంది. రంగును బట్టి ధరలు మారతాయి. మందాన్ని 
బట్టి మారుతాయి. రెతుకి ఆదాయం తెస్తాయి. వెంటటు 
కలూ ఆదాయంలో భాగం అని గమనించాలి. 


చూడి కాలం 


గొ[రె చూడి కాలం తక్కువ. అది 140-150 రోజుల అంటే 

5 మాసాలలోపు. ఈ సమయంలో బాగా మెపాలి. మంచి 

నీరు తాపించాలి. బయట తిరగనివ్యాలి. కడుపులో పిల్ల 

పెరిగాక బాగా చూడాలి. అదనపు మేత ఇవ్వాలి. పచ్చి 

మేత తిన్నంత మేపాలి. అదనపు దాణా పెట్టాలి. ఎలాంటి 

శమ కలుగనీయరాదు. పొలానికి తోలుకుని వెళ్ళరాదు. ఎల 
9 





యినంత వరకు పాకలో ఉంచాలి. ఈనే కాలం రాగానే 


మంద వెనుకకు చెరతాయి. వేగంగా నడవలేవు. నిలకడగా 
ఉండవు. ముందు కాళ్ళతో భూమిని తవ్వుతాయి. పారుకుం 
టాయి. ఈ మార్పును గమనించి మందనుంచి వేరు చేయడం 
మంచిది. పాకలో ఒక వైపు శుభ్రం చేసి చూడి గొ(రెను 
అచ్చటకు చేర్చాలి. అనాయాసంగా ఈనుతాయి. ఈనడం 
ఆలస్యం అయితే ఆదుర్దాపడవద్దు. పిల్లను బలవంతంగా 


లాగరాదు. వెంటనే డాక్టర్‌ సాయం కోరాలి. 
10 


బలల రక్షణ 


గొ(రె పిల్లలను సరిగా కాపాడాలి. ఈనగానే పెన జిగురు 
పదార్థం ఉంటుంది. దీన్ని తల్లిచే నాకించాలి. లేదా నెమ్మ 
దిగా తుడవాలి. బొడ్డు కత్తిరించాలి. దానిశె టించర్‌ 
ఐడిన్‌ రాయాలి. లేదా డెట్టాల్‌ రాయాలి. ఇందు వలన 
[కిములు బొడ్డును చేరవు. బల్ల ఆరోగ్యంగా ఉంటుంది. 
గిర బల్లకు ముందు జున్ను పాలు మంచిది. విటిని 
రోజుకు రెండు, మూడు సార్లు తాగించాలి. ఐదారు వారాలు 
ఇలా పాలు తాగించాలి. తరువాత కొద్దిగా- పచ్చిమేత 
పెట్టాలి. సులభంగా జీర్ణంఅయ్యె దానా పెట్టాలి. గడ్డి 
గొద్దిగా పెట్టాలి. క్రమంగా తల్లి నుంచి వేరు చేయాలి. 
బాగా బయట తిరుగనివ్వాలి. గంతులు వేయనివ్యాలి. 
అప్పుడు బాగా మేస్తాయి. అరోగ్యకరంగా ఉంటాయి. 
పెరిగే పిల్లలకు మంచి దానా పెట్టాలి. పచ్చి మేత తగి 
నంత పెట్టాలి. 

గొ(రెలను మేపడం 

గొ(రెలు బాగా మెసాయి. ఎంత బాగ మేస్తే - అంత 
బాగా ఉంటాయి. అంత ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇవి 
పచ్చి మేత బాగా తింటాయి. కలుపు మొక్కలు తింటాయి. 


ఆకు - అలము తింటాయి. దీనితో పాటు దానా కూడా 


పట్టాలి. గొ(6౮ వయసును బటి దానా పంచాలి. గొ(రె 
అ 11 అ 





ఆగ Neushacl 
న్‌ 
పిల్లల సంగతి చూద్దాం. పుట్టిన మొదట మూడు రోజులు. 
- ముర్రుపాలు తాగించాలి. తరువాత తల్లిపాలు తాగిం 
చాలి. పుట్టిన రెండు వారాల నుంచి దానా పెట్టాలి. 
పిల్లల దానాను క్రీపు దానా అంటారు. ఈ పొడి పదార్థం 
బరువులో 4 శాతం ఉండాలి. |క్రీపు దానా పాళ్ళు ఇలా 
ఉండాలీ : 
60 వాళ్ళు మొక్కజొన్న చూర 
17 పాళ్ళు బియ్యం తవుడు 
15 పాళ్ళు వేరుశనగ పిండీ 
5 పాళ్ళు చేపల పిండీ 
2 పాళ్ళు లవణ మిశ్రమం 
1 పాలు ఉప్పు. 
12 


ఇవన్నీ కలిపి ఈ దానా తయారు చేయాలి. ఈ 
దానాతో లేత గడ్డి పెట్టవచ్చు. వీటిలో లూసర్‌, స్టయిలో 
హమతాసుబాబుల్‌, వేప ఆకులు మంచివి. మూడు 
మాసాల దాకా పిల్లలను బాగా పెంచాలి. తరువాత పెద్దఎ 
అవుతాయి. అప్పడు ,పెద్దవాటికి ఇచ్చే దానా పెట్టవ 
చ్చు. గొ(రెలు పెరగడానికి బాగా మేపాలి. బాగా మేపితే 
అదునులో ఎదకు వసాయి. గొ(రె బరువులో రోజుకు - 
మూడు శాతం పొడిపదార్థం పెట్టాలి. రోజుకు ఎనిమిది 
గంటలైనా మేపాలి. ఎప్పుడూ ఒకే చోట మేపరాదు. 
మప స్థలం మార్చాలి. ఏటికి తడిగడ్డి మేపరాదు. నిరు 
నిలచిన గుంటలలో మేపరాదు. నత్త గుల్లలుండే చోట 
మేపరాదు. అలా చేస్తే - జలగలు నోటిలో ప్రవేశిస్తాయి. 
రక్తం పీల్చివేస్తాయి. బక్కచిక్కి చచ్చేటట్లు చేసాయి. 





కనుక వీటికి పొడిగడ్డి మేపాలి. ఎండ వచ్చాక మేపడం 
మేలు. చూడీ గొ[రెల పోషణ బాగా చూడలి. రోజుకు 
కనీసం 250 (గాముల దానా పెట్టాలి. ఈనడానికి రెండు 
నెలల ముందునుంచి పెట్టాలి. అప్పుడు బరువు తూగే 
పిల్లలను ఈనుతాయి. పుట్టిన పిల్లలు బలంగా ఉంటాయి. 
ఈనిన తరువాత కూడ మిశమ దానా పెట్టాలి. ఈ దానా 
పాళ్ళు ఇలా ఉండాలి : 

34 పాళ్ళు మొక్కజొన్న నూక 

21 పాళ్ళు బియ్యపు నూక 

38 పాళ్ళు బియ్యపు తవుడు 

4 వొళ్ళు వేరుశనగ పిండి 

2 వాళ్ళు లవణ మ[శశమం 

1 వాలు ఉప్పు 

అన్నీ కలిపి తయారు చేయాలి. 


మంచి జాతులు 


గొరెలను పెంచడానికి ఖర్చు అవుతుంది. చాలా (శమ 

ఉంటుంది. అందుకు తగిన లాభం రావాలి. పెంచేవాడు 

నష్టపోరాదు. నిరాశ చెందరాదు. అలా ఉండాలంటే 

మంచజాతి గొ(రైెలను సంపాదించాలి. ఈ పనికి ప్రభుత్వం 

సాయపడుతుంది. ఇందుకు కొన్ని కెంద్రాలు ఎర్పరచింది, 

ఐజయనగరం జిల్లా గరివిడి, చిత్తురు జిల్లా పలమనేరు, 
14 


నెల్లూరు జిల్లా చింతలదీవి, మహబూబ్‌ నగర్‌ జిల్లా మహ 
బూబ్‌ నగర్‌ కేంద్రాలు ఇందుకు పనిచేస్తున్నాయి. ఈ 
కేంద్రాలలో నెల్లూరు జాతి, మాండ్యా జాతి గొ(రెలు 
దొరుకుతాయి. ఏటిని చూడవచ్చు. చూచి మంచివ ఏరు 
కోవచ్చు. గొ[రెలను దళారుల ద్వారా కొనవద్దు. పెద్దల 
సలహా పాటించాలి. అనుభవం గల వారి సూచనలు 
పాటించాలి. డాక్టరు పరీక్ష జరిపించాలి. అపుడు కొనుగోలు 
చేయాలి. కొన్నపుడు రసీదు పొందాలి. 


గొర్రెలకు వచ్చే రోగాలు 


గొ(రెలు సుతిమెత్తనివి. వీటికి రోగాలు ఎక్కువగా రావ 
చ్చు. అందుచేత వీటిని జాగ్రత్తగా పెంచాలి. ముందు 
నుంచీ జా(గత్త పడాలి. అంటురోగాలు రాకుండా చూడాలి. 
ముందుగా టీకాలు వేయించాలి. కాస్త నలతగా ఉంటే 
చాలు, వైద్యుణ వృలిపించాలి. మంచి మందులు వాడాలి. 
గొ[రెలకు పలు రోగాలు వస్తాయి. చిటుకు రోగం, దొమ్మ 
రోగం, గాలికుంటు, ముసర వ్యాధి లేదా పారుడు మసూచి, 
నీలి నాలుక - ఇలా పలు రోగాలు ఆశిసాయి. ఈ రోగాలు 
మామూలుగా వనాయి. పాకలో ఉన్నా వన్తాయి. బయట 
దొడ్లో ఉంచినా ఆశిస్తాయి. గొ(రలు బయళ్ళలో మేసాయి. 
అప్పుడు కొన్ని రోగాలు వసాయి. గడ్డి ద్వారా ఎలిక 
పాములు, జలగ పురుగులు, కొంకె పురుగులు, గర 
15 





లను చేరతాయి. ఈ రోగాలు వస్తే నీరసపడతాయి. క్రమంగా 
చనిపోతాయి. 


ఇవేగాక 


గొరెలను కొన్ని చిన్న జీవులు చేరతాయి. అబి - గోమా 
ర్లు, పేలు, పిడుదులు - ఇలా కొన్ని ఉంటాయి. విటి 
వలన .గొ(రెలలో రక్తం తగ్గుతుంది. (క్రమంగా బలహీన 
పడతాయి. నీరస పడతాయి. కాళ్ళ సత్తువ తగ్గుతుంది. ఆ 


తరువాత చనిపోతాయి. చెతులు ఒక సంగతి 
16 





గుర్తుంచుకోవాలి. గొరైెలను తరచు చూసూ ఉండాలి. 
మార్పులు గమనించాలి. ఏ మాత్రం తేడా ఉన్నా వైద్యుని 
సాయం కోరాలి. అ(ద్ద కూడదు. సొంత వైద్యం మంచిది 
కాదు. ముందె వైద్యం చేయిస్తే ఖర్చు తగ్గుతుంది. త్వరగా 
కోలుకుంటాయి. వ్యాధి ముదిరిన పిదప వైద్యం (పారం 
భించరాదు. అలా చేస్తే గొరై దక్కక పోవచ్చు. కనుక 
ముందు జాగత్త అవసరం. అలాగే, గొ[రెలను భీమా 
చేయించాలి. (పీమియం కాస్త ఎక్కువె. ఖర్చు ఎక్కువ 
అయినా తప్పుదు. ఇందువలన రైతు నష్ట పోడు. 


గొ(౮ల వివరాలు 


గొ[రెలను పెంచేవారు చదువుకోవాలి. రాయడం తెలు 
సుకోవాలి. అప్పుడు బాగా లాభం తీయొచ్చు. పెంచే 
వారికి (పతి గొరె ఒక బిడ్డ లాంటిది. (పత్తి గొరెను 
గురించ తెలియాలి. పతి గొ(ర వివరాలు రాసుకోవాలి. 
ఒక చిన్న పుస్తకం అందుకు ఉంచాలి. ఒకో గొ(రైకు 
ఒకో పేజీ పెట్టాలి. ఒకో గొ(రెకు ఒక అంక వెస్తే మంచిది. 
లెదా గొ(రెకో పేరు పెట్టండి వాటి వివరాలు ఇలా రాయండి: 
గొ(రె పరు, సంఖ్య 

గొ(రై పుట్టిన తేదీ 

పాలు మానేసిన తేదీ 


తొలి ఎద తేదీ 
17 


తొలిసారి ఈనిన తేదీ 
రెండవ ఎద తేదీ 
ఈనిన తేదీ | 
ఇలా పతి ఈత రాయాలి 
గొ(రెపై నెలవారీ ఖర్చు. 
గొ(రెపె నెలవారీ ఆదాయం 
వచ్చిన జబ్బులు 
వాడిన మందులు 
అందుకు అయిన ఖర్చు 
ఇలా వివరాలు రాసుకోవాలి. అందువలన పలు విష 
యాలు తెలుసుకోవచ్చు. 


అదాయం 


గొ[రెల నుంచి ఉత్పత్తులు చాల ఉంటాయి. గొ[రెలు 
పాలు పెద్దగా ఇవ్వవు. ఈ పాలను సరిగా వినియోగిం 
చరు. గొరెల.వలన మూడు ఆదాయాలు ఉన్నాయి. 
మొదటిది - వెంటుకలు, రెండవది - ఎరువు, మూడ 
వది - మాంసం. గొ[రల వెంటుకలకు బాగా గిరాకి 
ఉంది. రెండేళ్ళ వయసు దాటాక తీయవచ్చు. ఎడా 
దికి రెండుసార్లు తీయవచ్చు. గొ(రైల ఎరువు పెరుకు 
బలాన్ని ఇస్తుంది. దీన్ని ఒక గుంటలో వేయండి. నీరు 
చల్లండి, ఎరువులో సూపర్‌ ఫాస్పేట కలపండి. మంచి 
18 


ఎరువుగా మారుతుంది. దీనికి గిరాకి ఉంది. వెంటుకలు, 
ఎరువు ఆదాయాన్ని పెంచుతాయి. వీటిని దళారులకు 
అమ్మవద్దు. మార్కెట్‌ యార్డులో అమ్మడం మేలు. ఇందుకు 
మంచి ధర వస్తుంది, న్యాయం జరుగుతుంది. కొన్ని 
గొ[రెలను మాంసం కోసం పెంచుతారు. పెద్దవి కాగానే 
అమ్మేస్తారు. అప్పుడు రేటు బాగా వస్తుంది. మాంసం, 
చర్మం రెంటికీ రేటు ఉంటుంది. ఇచ్చట కూడా దళా 
రీలకు అమ్మరాదు. కొనేవారికే అమ్మాలి. 





Lasertypeset at Unique Graphics, 2/3 Old Rajinder Nagar, New Delhi - 60 
and printed at Shivam Offset Press, Naraina Phase-1, New Delhi - 28 


